వేద గ్రంథాలయం 9666122140 


శ్రీ దేవీ ఖడ్గమాలా సోత్రమ్‌ 


శ్రీ దేవీ ప్రార్థన 

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్రీం కళాం బిభ్రతీం 
సౌవర్గాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్ఞ్వలామ్‌ | 
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్ఫూషితాముజ్జ్వలాం 
త్వాం గౌరీం త్రిపురాం పరాత్సరకళాం శ్రీచక్రసంచారిణీమ్‌ || 


అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్టేం ద్రియాధిష్టాయీ వరుణాదిత్య బుషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత 
కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం So శక్తిః, సౌః కీలకం మమ ఖర్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్ణే జపే 
వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్‌ | 


ధ్యానమ్‌ 

ఆరకాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్‌ 
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్‌ | 
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్ఞ్వలాంగీం 
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్‌ || 


లమిత్యాదిపంచ పూజామ్‌ కుర్యాత్‌, యథాశక్తి మాలమంత్రమ్‌ జపేత్‌ | 


లం - పృథివీతత్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి - నమః 

హం - ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి - నమః 

యం - TPO SBS" శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి - నమః 

రం - Saja Byrd శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి - నమః 

వం - అమృతతత్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి - నమః 

సం - సర్వతత్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్‌ పరికల్పయామి - నమః 


శ్రీ దేవీ సంబోధనం (1) 
ఓం ఐం హీం శ్రీం ఐం క్రీం సా ఓం నమస్ర్రిపురసుందరీ, 


న్యాసాంగదేవతాః (6) 
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ, 


తిథినిత్యాదేవతాః (16) 
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్తిన్నే, భేరుండే, వహ్నివాసినీ, MESSI, శివదూతీ, త్వరిలే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, 
సర్వమంగళే, జ్వాలామాలినీ, చితే, మహానిత్యే, 


దివ్యౌఘగురవః (7) 
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ, 


vaidika i Vignanas 


https://www.vignanam.or. 


వేద గ్రంథాలయం 9666122140 


సిద్దాఘగురవః (4) 
కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ, 


మానవౌఘగురవః (8) 
విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, 
శ్రీరామానందమయీ, 


శ్రీచక్ర ప్రథమావరణదేవతాః 

అణిమాసిద్దే, లఘిమాసిద్దే, గరిమాసిద్దే, మహిమానిద్ధే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే, 
బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, SHI, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్ణిణీ, 
సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, తైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ, 


శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః 

కామాకర్ణిణీ, aver S68, అహంకారాకర్టిణీ, శబ్లాకర్ణిణీ, స్పర్శాకర్ణిణీ, రూపాకర్ణిణీ, రసాకర్ణిణీ, గంధాకరిణీ, చిత్తాకర్షిణీ, దైర్యాకర్టిణీ, 
a QU ఎ a Q aA a a a a ~ = a 

స్మృత్యాకర్షిణీ, నామాకర్ణిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్ణిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక SCA, గుప్తయోగినీ, 


శ్రీచక్ర తృతీయావరణదేవతాః 
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, 
సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ, 


శ్రీచక్ర చతుర్ణావరణదేవతాః 

సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, SOW, HOGA, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, 
సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, 
సంప్రదాయయోగినీ, 


శ్రీచక్ర పంచమావరణదేవతాః 
సర్వసిద్ధిప్రదే, సర్వసంపతదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామ ప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, 
సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ, 


శ్రీచక్ర షష్టావరణదేవతాః 
సర్వజ్ఞ, సర్వశక్తే, సర్వెశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, 


సర్వరక్షాస్వరూపిణీ, సర్వేపితఫల ప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ, 


శ్రీచక్ర సప్తమావరణదేవతాః 
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, GE, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ, 


శ్రీచక్ర అష్టమావరణదేవతాః 
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధి ప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ, 


శ్రీచక్ర నవమావరణదేవతాః 


vaidika i Vignanas 


https://www.vignanam.or. 


వేద గ్రంథాలయం 9666122140 
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ, 


నవచక్రేశ్వరీ నామాని 
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ, 


శ్రీదేవీ విశేషణాని - నమస్మారనవాక్షరీచ 
మహామహేశ్వరీ, మహామహారాజ్జీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్మంధే, 
మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రజ్జీ, నమస్తే నమస్తే నమస్తే నమః | 


ఫలగుతిః 
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః | 


అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే || 


లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే | 
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే | 


అపస్మారజ్వరవ్యాధి మృత్యుక్షామాదిజేభయే | 
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే | 


మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే | 
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః || 


తాదృశం ఖడ్గమాష్నోతి యేన హస్తస్థితేనవై | 
అష్టాదశమహాద్వీపసమ్రాడ్బోకాభవిష్యతి || 


సర్వోప ద్రవనిర్ముక్తస్సాక్షాచ్చివమయోభవేత్‌ | 
ఆపత్క్మాలే నిత్యపూజాం విసారాత్మర్తుమారభేత్‌ || 


ఏకవారం జపధ్యానమ్‌ సర్వపూజాఫలం లభేత్‌ | 
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః || 


ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః | 
సర్వాగమరహస్మార్థః స్మరణాత్సాపనాశినీ || 


లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ | 
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్‌ || 


అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్‌ | 
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్‌ || 


మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్‌ | 


vaidika i Vignanas 


https://www.vignanam.or. 


వేద గ్రంథాలయం 9666122140 
శక్తిమాలా పంచధాస్యాచ్చివమాలా చ Sys | 
తస్మాదోప్యతరాద్లోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్‌ || 


|| అతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్‌ || 


వేద గంథాలయం 
PDF BOOKS 9666122140 


www eo 9B పూన 


© 9666122140 


